అథ నవమోధ్యాయః 
నివర్శాతి - అరుణాచలము 
నందికేశ్వర ఉవాచ | 


త(తాంతరే తౌ చ నాథం ప్రణమ్య విధిమాధవాౌ | బద్దాంజలిపుటౌ 
తూష్టేం తస్పతుర్ణక్షవామగౌ || 1 


తత సంస్థాప్య తౌ దేవం సకుంటుంబం వరాననే | 
పూజయామాసతుః పూజ్యం పుణ్యః పురుషవస్తుభిః || 2 


పౌరుషం (ప్రాకృతం వస్తు జ్ఞేయం దీర్హాల్పుకాలికమ్‌ | హారనూపుర 
కేయూర కిరీట మణికుండలైః || 3 


యజ్ఞ సూతోత్తరీయ (సక్‌ కామ మాల్యాంగులీయకైః | 
పుష్పుతాంబూల కర్పూర చందనాగురు లేపనైః || 4 


ధూప దీప సితచ్చత వ్యజన ధ్వజచామరైః | అన్హార్డి వ్యోపహారైశ్చ 
వాజ్ఞునో తీతవైభ#*#౫ః || 5 


పతియోగ్రైః పశ్వలబ్యైస్తా సమర్ప్వయతాం పతిమ్‌ | 
యద్య[చ్చషుతమం వస్తు పతియోగ్యం హితత ద్విజాః || 6 


నందికేశ్వరుడిట్లు పలికను- 


ఆ సమయములో |బహ్మ విష్ణువులు ప్రభువగు శివునకు దోసిలి 
యుగ్గి నమస్కరించి, నిశ్శబముగా కుడి ఎడమల యందు 
నిలబడిరి (1). మరియు, (శేషమగు ఆసనముపై పూజనీయుడగు 
నివుని దేవితో సహా కురుండబెట్టి, పవితమగు పురుషవస్తువులతో 
పూజించిరి (2). దిర్తకాలము సిరముగ నుండునవి పురుష 
వస్తువలనియు, కొదికాలము మాత్రమే మనగల్లునవి 
పాకృతములనియు తెలియవలెను. హారములు, నూపురములు, 
కేయూరములు, కిరీటము, మణికుండములు (3), యజ్ఞోపవీతము, 
ఉత్తరీయము, పట్లు వస్త్రములు, పుష్పుమాలలు, ఉంగరములు, 
పుషుములు, తాంబూలము, కర్పూరము, గంధము, అగరుపూత 


(4), ధూపము, దీపము, తెల్లని గొడుగు, వింజామరలు, ధ్వజము 
మొదలగు దివ్యములగు వస్తువులతో (5), వారిదరు పశుపతిని 
పూజించిరి. ఆ వస్తువుల వైభవము వాక్కునకు, మనస్సునకు కూడ 
అందదు. పశుపతెకి అరములైన ఆ వస్తువులు జీవులకు పొంద 
శక్యము కానివి. ఓ ద్వాజులారా!సర్వ శేషమగు వస్తువు లన్నియూ 
పశుపతెకి సమర్పింపదగినవి గదా! (6). 


తద్వస్త్వభిల మీశోకపి పారంపర్య చికీర్తయా | సభ్యానాం ప్రదదౌ 
హృష్టః పృథక్‌ తత యథాక్రమమ్‌ || 7 


కోలాహలో మహానాసీత్తత తద్వస్తు గృహ్హతామ్‌ | త|తైవం (బహ్మ 
విష్టుభ్యాం చార్చితశ్శంకరః పురా || 8 


పసన్నః ప్రాహ తౌ నమౌ సస్మితం భక్తి వర్తనః | 


ఈశ్వరుడు సంతసించి పరంపరను నిర్మించు కోరికతో ఆ వస్తువుల 
నన్నిటినీ సభ్యులకు క్రమముగా ఇచ్చివేసెను (7). వాటిని 
దేవతలు స్వీకరించుచుండగా పెద కోలాహలము చెలరేగాను. ఈ 
విధముగా ఆనాడు ఆ సభలో _బహ్మ విష్ణువులచే పూజింపబడిన 
నివుడు (8), ప్రసన్నుడై, భక్తిని పెంపాందిచంచుచూ, వినీతులగు 
వారిద్దరినీ ఉద్దేశించి, చిరునవ్వుతో నిట్లనెను. 


ఈశ్వర ఉవాచ | 
తుష్టోహ మద్య వాం వత్సా పూజయాుస్మిన్మహాదిన || 9 


దినమేతత్తతః పుణ్యం భవిష్యతి మహత్తరమ్‌ | శివరా।తిరితి ఖ్యాతా 
తెధిరేషా మమ ప్రియా || 10 


ఏతత్కాలే తు యః కుర్యాత్పూజాం మలింగ బేరయోః | కుర్యాత్తు 
జగతః కృత్యం సితి సర్గాదికం పుమాన్‌ || 11 


సివర్మాతావహోర్వాతం నిరాహారో జితేరదియః | అరృ్భయేద్వా 
యథాన్యాయం యథాబల మవంచకః || 12 


ఈశ్వరుడిట్లు పలికెను - 


కుమారులారా! మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని (9). ఈ 
దినము చాల గొప్పది. పవిత్రమైనది. ఈ దినము శివరాత్రి యని 
పేరు గాంచగలదు. ఈ తిథి నాకు పియమైనది (10). ఈ తిథినాడు 
నా మూర్తిని, లింగమును పూజించు వ్యక్తి జగత్తు యొక్క సృషఫ్టిప్పితి 
లయములను చేయగల్తునంతటి సమర్హుడగును.(11). 
నివర్మాతినాడు మానవుడు ఉపవసించి, జితం[దియుడై, 
యథాశా[స్తముగా, యథాశక్తిగా, శక్తివంచన లేకుండగా నన్ను 
ఆరాధించవలెను (12). 


యత్పలం మమ పూజాయాం వర్గమేకం నిరంతరమ్‌ | తత్ప్సలం 
అభ##త సద్య శివర్శాతా మదర్పనాత్‌ || 13 


మద్దర్శవృది కాలోయం చం[దకాల ఇవాంబుధేః | 
పతిషాద్యుత్సవో యత్ర మామకో మంగలాయనః || 14 


యత్స్పునః సంభరూపేణ స్వావిరాసమహం పూరా | స కాలో 
మార్గశిర తు స్వాదా(ర్దా బుక్ష మర్శకాౌ || 15 


ఆ(రాయాం మార్గఫీరై తు యః పశ్యేన్మాముమా సఖమ్‌ | మద్చేరమపి 
వా లింగం స గుహాదపి మే ప్రియః || 16 


అలం దర్శనమాతేణ ఫలం తస్మిన్‌ దినే శుభే | అభ్యరునం 
చేదధికం ఫలం వాచామగోచరమ్‌ || 17 


సివర్శ్మాతినాడు నన్ను అరిించుట వలన, ఒక సంవత్సృరకాలము 
నిరంతరముగా నన్ను అర్చించిన ఫలము లభించును (13). 
చందోదయ వేళ సముదము ఉప్పొాంగినట్లు, శివర్శాతినాడు నా 
ధర్మము వర్షిలును. ఆ సమయములో నా ప్రతిష్ట మొదలగు 
ఉత్సవముల వలన సమస్త మంగళములు కలుగును (14). 
మరియు, ఓ కుమారులారా! నను పూర్వము ఆగరా నక్షతయుక్త 
మార్గశిర పూర్ణిమ నాడు స్తంభాకారముగా ఆవిర్పవించితిని (15). 
మార్గీర మాసములో ఆరా నక్షతము నాడు పార్వతీ సమేతుడనగు 
నా మూర్తిని, మరియు లింగమును దర్శించువాడు నాకు 
కుమారస్వామి కంక అధికపీతి పాతుడగును (16). ఆ 


శుభదినమున దర్శన మ్మాతము చేతనే మహాఫలము లభించును. 
ఆనాడు అర్చన కూడ చేసినచో లభించు అధికఫలమును 
వర్ణించుటకు మాటలు చాలవు (17). 


రణరంగతలేకముషిన్‌ యదహం లింగవర్గణా | జృంభితో 
లింగవత్తస్మాలీంగ సా నమిదం భ*#*వేత్‌ || 18 


అనాద్యంతమిదం సంభమణు మాతం భవిష్యతి | దర్శనార్గం హి 
జగతాం పూజనార్థం హిప్తతకా || 19 


భోగవహమిదం లింగం భుక్తి ముక్వేకసాధనమ్‌ | దర్శన స్పర్శన 
భ్యానాజ్ఞంతూనాం జన్మమోచనమ్‌ || 20 


అనలాచల సంకాశం యదిదం లింగముణితమ్‌ | 
అరుణాచలమిత్వేవ తదిదం ఖ్యాతి మేష్యుతి|| 21 


అత తీర్దం చ బహుధా భవిష్యతి మహత్తరమ్‌ | ముక్తిరప్యత 
జంతూనాం వాసేన మరణ న చ || 22 


నేనీ యుద స్థలము నందు లింగాకారముగా ఆవిర్పవించినాను 
గనుక, ఈ స్థానము లింగస్టానము అని ప్రసిద్ది గాంచును(18). ఓ 
పు[తులారా! ఆద్యంతములు లేని ఈ స్తంభము లోకుల 
దర్శనమునకు, పూజకు అనుకూలముగ నుండుటకి చిన్నది 
కాగలదు (19). ఈ లింగము మానవులకు భోగముల నిచ్చును. 
భుక్తికి, ముక్తికి ఇదియే ఏకైక సాధనము. దీనిని దర్శించి, 
స్పృశించి, ధ్యానించు వారలకు పునరన్మ్న ఉండదు (20). ఈ 
లింగము అగ్ని పర్వతము వలె ఉదృవించుట వలన, దీనికి 
అరుణాచలము అను పరు ఖ్యాతిగాంచును (21). ఇచట గొప్ప 
తిర్ద్వము నిర్మాణమగును. ఇచట నివసించి, మరణించు 
మానవులకు ముకి లభించును (22). 


రథోత్సవాది కల్యాణం జనవాసం తు సర్వతః | అత దత్తం హుతం 
జప్తం సర్వం కోటిగుణం భ*#*వేత్‌ || 23 


మత్‌ క్షేతాదపి సర్వస్మాత్‌ క్షైతమేతన్మహత్తరమ్‌ | అతత సంస్కృతి 
మా(తేణ ముక్తిరవతి దోహినామ్‌ || 24 


తస్మాన్మహత్తర మిదం క్షేత మత్యంతశోభనమ్‌ | సర్వ కల్యాణ 
సంపూర్ణం సర్వ ముక్తి కరం శుభమ్‌ || 25 


అర్చయిత్వా[త మామేవ లింగే లింగిన మీశ్వరమ్‌ | సాలోక్యం చైవ 
సామీప్యం సారూప్యం సార్పి రేవ చ || 26 


సాయుజ్యమితి పంచైతే కియాదీనాం ఫలం మతమ్‌ | సర్వేపి 
యూయం సకలం |పాప్స్యథాశు మనోరథమ్‌ || 27 


ఇచట రధథోతృవము మొదలగు మంగళకార్యములు జరుగును. 
ఇచట అంతటా జనులు నివసింతురు. మరియు, ఇచట చెసిన 
దాన, హోమ, జపములకు కోటి రెట్లు ఫలము లభించును (23). 
నా క్షేతములలో కెల్లా ఇది గొప్పది కాగలదు. ఇచట నన్ను 
స్మరించినంత మాత్రాన మానవుడు ముక్తిని పొందును (24). కావున, 
ఈ అతి సుందరమగు క్షే తము మిక్కిలి (శేష్టమైనది; సర్వ 
మంగళములతో నిండినది; సర్వులకు శుభములను,ముక్తిని 
ఒసగునది (25). ఇచట లింగాకారముగా ఆవిరృవించిన నన్ను 
అరిించినచో, సాలోక్యము (కైలాస ప్రాస్తి), సామీప్యము (ఈశ్వరుని 
సమీపము నందుండుట), సారూప్యము (ఈశ రుని పోలిన 
రూపమును కలిగియుండుట), సార్గి (ఈశ్వరునితో సమమగు శక్తిని 
కలిగియుండుట) (26), మరియు సాయుజ్యము (ఈశ్వరునిలో 
ఐక్కమగుటు అనె ఐదు విధముల కర్మఫలము లభించును. 
మీరందరు మీకు నచ్చిన మనోరథములను వెనువెంటనే 
పొందెదరు గాక! (27) 


నందికేశ్వర ఉవాచ | 


ఇత్యనుగృహ్య భగవాన్‌ వినీతౌ విధి మాధవా | యత్వ్పూర్వ ప్రహతం 
యుద తయోసైశక్సున్యం పరస్పరమ్‌ || 28 


తదుతాపయదత్యర్తం స్వశక్యామృతధారయా | తయూీర్మొాథ్యం చ 
వెరం చ వ్యపనెతుమువాచ తౌ || 29 


సకలం నిష్కలం చెతి స్వరూప ద్వయమస్తిమే | నాన్యస్య కస్య చిత్త 
స్మాదన్య స్సర్వోప్యనీశ్వరః || 30 


పురస్తాత్‌ సంభరూపెేణ పశ్చాదూపేణ చార్చకౌ | (బహ్మత్వం 
నిష్కలం (పోక్తమీశత్వం సకలం తథా || 31 


ద్వయం మమెవ సంసిదం న మదన్యస్య కస్యచిత్‌ | 
తస్మాదీశత3మనేపాం యువయోరపి న క్వచిత్‌ || ౩2 


నందికేశ్వరుడిట్లు పలికెను- 


భగవాన్‌ శంకరుడు |బహ్మ విష్ణువుల నీ విధముగా అన్నుగహించి, 
అంతకు ముందు జరిగిన యుద్ధములో [ప్రాణములను కోల్పోయిన 
వారిద్దరి సైనికులను (28), అమృతధారా రూపమగు తన శక్తితో 
లేచి నిలఅబడునట్లు చేసెను. శంకరుడు వారిద్దరి మూరత్వమును, 
శతుత్వమును తొలగింపబూని, వారితో నిట్లనాను (29). నాకు 
రెండు రూపములు గలవు. ఒకటి సాకారము కాగా, మరియొకటి 
నిరాకారము. ఇట్టి రెండు రూపములు మరెవ్వరికీ లేవు. కాన, 
వేరెవ్వరూ ఈశ్వరులు కారు (30). ఓ కుమారులారా! నేను 
ముందుగా సంభరూపముగను, తరువాత సాక్షాదూపముగను 
ఆవిరృవించితిని. బహ్మభావము నిరాకారము. ఈశ్వర తత్త్వము 
సాకారము (31). ఈ రెండు నాకు మాత్రమే సిదించి యున్నవి. నా 
కంశకె వేరుగా మరియొకనికి ఈ రెండు స్వరూపములు లేవు. కనుక, 
ఇతరులకు గాని, మీ ఇద్దరికి గాని ఈశ్వరత్వము లేదు (32). 


తదజ్జ్ఞానెన వాం వృత్తం ఈశమానం మహాదుతమ్‌ | తన్నిరాకర్తు 
మ।[తెవముతితోహం రణక్షితా || 33 


త్వజతం మానమాతీయం మయోశే కురు తం మతిమ్‌ | 
మత్‌ర్పసాదేన లోకేషు సరోకఃప్యర్దః పకాశ##తే || 34 


గురూకి ర్వ;ంజకం త్మృత ప్రమాణం వా పునః పునః | బహ్మ తత్త్వ 
మిదం గూఢం భవత్‌ర్పీత్యా భణామ్యహమ్‌ || 35 


అహమేవ పరం [బ్రహ్మ మత్స్వరూపం కలాకలమ్‌ | [బహ్మత్వా 
దీశ్వరశ్చాహం కృత్యం మేన్నుగహాదికమ్‌ || 36 


బృహత్త్వాద్బుంహణత్వాచు బ్రహ్మాహం బబహ్మకేశవా | సమత్వా 
ద్వ్యాపకత్వాచు తడ్రావాత్మహ మర్చకౌ || 37 


కాన మీ ప్రవర్తన అజ్ఞాన జనితము.'నేను ఈశుడను' అను గర్వము 
మీకు కలుగుటయే గొపు ఆశ్చర్యము. ఈ గర్వమును తొలగించుట 
కొరకై నేనిచట రణరంగము నందు ఆవిర్ఫవించితిని (33). మీరీ 
గర్వమును వీడి, ఈశుడనగు నన్ను ధ్యానించుడు. ఈ లోకములో 
సర్వ పదార్థములు నా అనుగహము చేతనే పప్రకాశించుచున్నవి 
(34). గురువచనము ఈ సత్యమునే బోధించుచున్నది. ఇదియే 
(ప్రామాణిక వచనము. ఈ (బహ్మతత్త్వము రహస్యము. నేను దీనిని 
మీయందలి (పీతి వలన చెప్పుచున్నాను (35). పరబహ్మ నేనే. 
నాస్వరూపము సాకారము, నిరాకారము కూడా. పర్మబహ్మను 

ననే; ఈశ్వరుడను నేనే. అనుగహము, సృష్టి ఇత్యాది 
జగత్కార్యమును చేయునది నేన (36). (బహ్మ విష్ణువులారా! 
సర్వము కంజు పెధదవాడను అగుటచేతను, సర్వమును 
వ్యాపించుట చేతను, నాకు బహ్మ అని పెరు. కుమారులారా! 
సర్వులలో ఏకరూపముగ వ్యాపించియుండటచే నాకు ఆత్మ యని 
బరు (37). 


అనాత్మనః పరే సర్వే జీవా ఎవన సంశయః | అన్నుగహాంతం 
సర్గాద్యం జగత్‌ కృత్యం చ పంచకము || 38 


ఈశత్వాదేవ మే నిత్యం న మ దన్యస్య కన్య చిత్‌ | అదా (బహ్మత్వ 
బుధ్యుర్తం నిష్కలం లింగముతితమ్‌ || 39 


తస్మాదజాతమీశత్వం వ్యక్తం ద్యోతయితుం హి వామ్‌ | 
సకలోోహమతో జాతీస్సాక్షాదీశస్తు తత్‌ క్షణాత్‌ || 40 


సకలత్వమతో జేయ మీశత్వం మయి సత్వరమ్‌ | యదిదం 
నిష్కలం స్తంభం మమ బహ్మత్వ బోధకమ్‌ || 41 


ఇతరులందరు అనాత్మలు, జీవులు అనుటలో సందియము లేదు. 
సృష్టి మొదలు అనుగహము వరకు గల పంచ విధి జగత్కార్యము 
(38). ఈశుడనగు నా యందు నిత్యముగ నుండును. నాకంజు 
వేరుగా మరియుకనికి ఈ ఐదు కర్మలే లేవు. ముందుగా 
(బహ్మభావనను బుదియందు కలిగించుటకై నేను నిరాకార 
లింగరూపముగా ఆవిరృవించితిని (39). కాని, లింగదర్శనము 
వలన మీకు నా ఈశ్వరభావము తెలియకుండును గాన, సాక్షాత్తుగా 
ఈశుడనగు నేను వెనువెంటనే మీ ముందు సాకారముగా 

(ప్రత్యక్ష మెతిని (40). సాకారుడనగు నేను ఈశుడనని తెలియుడు. 
ఈ నిరాకారస్తంభము నా [బహ్మభావమును బోధించును (41). 


లింగలక్షణ యుక్తత్వాన్మమ లింగం భ*#*వేదిదమ్‌ | తదిదం 
నిత్యమభ్యర్స$ం 


యువాభ్యామ।త పృతకా || 42 


మదాత్మక మిదం నిత్యం మమ సాన్నిధ్య కారణమ్‌ | 
మహతూ్పూజ్యమిదం నిత్వమభేదాలింగలింగినోః || 43 


యత ప్రతిష్షితం యేన మదీయం లింగమిదృశమ్‌ | త్మృత 
ప్రతిషితన్సోఃహ మటప్రతిష్వోపి వత్సకౌ || 44 


మత్సామ్యమేక లింగన్వ స్థాపనే ఫలమీరితమ్‌ | ద్వితీయే స్టాపితే 
లింగే మదొక్యం ఫలమేవ హి || 45 


లింగం [పాధాన్యతః సాప్యం తథా బేరం తు గౌణకమ్‌ | లింగాభావే 
న తత్‌ క్షేతం సబేరమపి సర్వతః || 46 


ఇతి ఢీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహితాయాం 
నవమోధ్యాయః || (9) 


ఈ స్తంభము లింగాకారముగా నున్నది గనుక, లింగమే యగును. 
పు[తులారా! మీరిదరు దీనిని నిత్యము అర్పించుడు (42). 
లింగము నా స్వరూపమే. లింగ సన్నిధి నా సన్నిధియే. ఈ 

మహాలింగమును నిత్యము పూజించవలెను. నాకు, లింగమునకు 


భేదము లేదు (43). వత్సలారా! నేను నిరాశయుడనే, 
అయిననూ, ఇట్టి లింగము ప్రతిష్షింబడినచోట నేను కూడ 
సిరముగ నుందును (44). ఒక లింగమును స్టాపించిన వానికి 

సారూప్యము అను మోక్షము ఫలము. అదే వ్యక్తి రెండవ 

లింగమును కూడ స్థాపించినచో, సాయుజ్యమను మోక్షమును 

పొందును (45). సర్వతా లింగమును పధానముగను, మూర్తిని 

అప్రధానముగను స్థాపించవలెను. మూర్తి ఉన్ననూ, లింగము 

లేనిచో, అది క్షేతము కానేరదు (46). 


శి శివ మహా పురాణములోని విద్యేశ3ర సంహిత యందు తొమ్మిదవ 
అధ్యాయము ముగిసినది, 


